గ్‌ 
ఇ 


వఎవళశక్తత నావాత్యమాూల 


మున బతుకులు మారాలి 


నాయుని కృష్ణమూర్తి 


అత 


బు(తాలు 


స్వపన్‌ సర్కార్‌ 





నెషనల్‌ బుక్‌ టన, ఇండియా 


ఈ పుస్తకం రాష్ట్ర వయోజన ఏద్యా వనరుల కెందం హైదరాబాదు. ఆంధప 
దేశ్‌ మరియు నేషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండియా సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌ 
షాప్‌లో తయారుచేయబడినది. 


ISBN 81-237-3156-6 





(పథమ ము[దణ 2000 (శక 1922) 

ఆ నాయుని కృష్ణమూర్తి, 2000 

MANA BATUKULU MAARAALI (Telugu Original) 
రూ. 7.00 

డైరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా, ఎ-5, (గీన్‌ పార్క్‌, 
న్యూడ్డీల్లీ- 100016 ద్వారా ప్రచురింపబడినది. 





మున బతుకులు మారాలి 


రమణ పుట్టింది రామాపురంలో... 
చిన్నతనం అంతా గడిచింది అక్క డే. 
రమణ నాయన 4 చిరు నాయన. పరి 'చేగో "జడి 
తబ రొదుకుత దద పోడు. 

కొంతకాలానకి రమణ నాయనకు రామాపురం 
నుండి బదిలీ అయింది. 

అప్పుడు రమణ ఎడవ తరగతి చదివేవాడు. 

బదిలీతో కుటుంబం ఊరు మారింది. 

ఇది చాలా కాలం ముందటి సంగతి. 

ఇప్పుడు రమణ వయసు 2౨ దాటింది. చదువు 
అయిపోయి బ్యాంకు ఉద్యోగం చెస్తున్నాడు. నివాసం 
టబాదరాబాదు. 

చన్ననాట్‌ సంగతులు రమణ మరిచి పోలేదు. 

ఏలు చూసుకొని ఒకమారు రామాపురం పోయి 


రావాలనే కోరిక తిరలేదు. 
3 


ఇలా ఉండగా రమణకు పళ్ళ సంబంధం కుది 
రింది. రామాపురంలో ఎవరినీ పిలవకుండా పెళ్ళి 
చేసుకోవడం రమణకు ఇష్టం లదు. 

సెలవు పెట్టి రామాపురం బయలు దెరాడు. 

రామాపురం మదనపలికి నాలుగు కిలోమిటర్లు. 

రాతి హెదరాబాదులో బయలుదెరి తెల్లారి మద 
నపల్లి చేరాడు. 

పెట్టి చేత పట్టుకొని కాలిదోవన రామాపురానికి 
నడక మొదలు పెట్టాడు. 

నడవడం రమణకు చాలా ఇష్టం. 

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకొంటూ 
రమణ నడవసాగాడు. 

ఎటు చూసినా ఇదివరకటి లాగానె పంటపొలాలు 
ఉన్నాయి. 

అప్పుడు వ్యవనాయం ఎలా ఉండేదో ఇప్పుడూ 
అలాగే ఉంది. అవే పద్దతులు. అవే పంటలు. 

వర్క ణరకు ఇరుకేనగ = ఈ మూడింటి కి:మినహో 
ఇంకో పంట లేదు. 

తాతల కాలం నుండి మొరటుగా ఒకే పద్దతిలో 
సాగుచేస్తున్నారు. 





ఆలోచనతో నిదానంగా నడుస్తున్న రమణకు రామ 
సామితోడు అయ్యాడు. వయసులో రామసామి రమణ 
కంటే పెద. 

ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టారు. 

'మీ నాయన దగ్గర నేనూ చదువు కొన్నాను 
రామసామి అన్నాడు. 

“ఎంత వరకు?” 

“మూడో తరగతి వరకే. 

“ఆ తరువాత చదవలేదా?” 

రామనామి తల అడ్డంగా తిప్పాడు. 

“నేను మూడో తరగతిలో ఉండగా మా నాయన 
కాలం చేశాడు. ఇంటిలో మగదిక్కు మ నన 
కదా? మా అమ్మకు సాయంగా ఉండిపోయాను. 
చదువు అటకెక్కింది. ఆ రోజు నుండి ఈ రోజు 
వరకూ ఇంతే! గాడిద చాకిరి చేస్తున్నాను. 

“మీకు భూమి ఉంది కదా?” 

"ఉంది రెండు ఎకరాలు.” 

“నీటి సౌకర్యం? 

“దిగుడు బావి ఒకటుంది. రెండు ఎకరాలకు నీరు 
సరిపోతుంది. అయినా రెక్కాడితగాని ట్‌ క్ష ము 


9 


6 


“వ్యవసాయంలో బాగా లాభం ఉంటుంది. కదా? 

“ఎక్కడుంటుంది రమణా! పంట చేతికి వచ్చే 
వరకూ ఖర్చు లెక్కపెటితే ఏమీ మిగలదు. 

“ఏ ఏ పంటలు పెడతారు?” 

“ఎన్నో పంటలు ఎక్కడ పెడతారు? మా తాతల 
కాలం నుండి ఆ బావికింద వరి పంటే పడుతు 
న్నాము.. 

కి గిట్టుబాటు కాకపోతే ఇంకేమయినా చేయ 
కూడదా? కూరగాయలు, పూల మొక్కలు లాంటిఐ 
పండించవచ్చు కదా!" 

“అవన్నీ ఎవడు చేస్తాడు? ఏ రకాలు నాటాలో 
ఎలా తెలుస్తుంది? అనుభవం లేదు కదా!” 

“ఎప్పుడో ఒకమారు మొదలు పెడితే అనుభవం 
దానంతట అదే వస్తుంది. ఈ ఊరిలో వ్యవసాయ 
అధికారి లేడూ?” 

'మసూరిలో లేడు. టవునులో ఉంటాడు. 

“ఎక్కడుంటే ఏమి? సలహా తీసుకోవచ్చు కదా! 
(పతి జిల్లా కంద్రాంలోను ఉద్యానశాఖ ఉంటుంది. 
ఈ శాఖవారు పండ్లు, పూలు, కూరగాయల పంప 
కంలో రతులకు సహాయపడతారు. కొత్త పద్దతులు 


7 


నెర్చుతారు. కొత్తరకాల గురించ చెబుతారు. చీడ 
పడల నివారణ గురించి తులకు సూచనలు ఇనా 
రు 

'నిజంగానా?' 

“నిజమే! రైతుల కోసం పభుత్వం ఎన్నో పనులు 
చెసూంది. అవన్ని మనం తెలుసుకోవాలి. ఉపయో 
గించుకోవాలి. మన ఆదాయాలను పెంచుకోవాలి. 
పండ్ల మొక్కలు, కూరగాయల వితనాలు-ఎవి కావా 
లన్నా తక్కువ ధరకు సరఫరా చేస్తారు. 

“ఈ సంగతులన్నీ నాకు తెలీవు." 

“తెలుసుకోవాలి అనుకొంటే అన్నీ తెలుస్తాయి. 
రోజూ మొక్కలు నాటుకొనే వారికి 5 వేల రూపా 
యలు; మల్లె మొక్కలు నాటితే 2 వల రూపాయలు; 
సంపెంగలకు అయితే 4 వెలు సబ్సిడి కారు 

“కూరగాయలు పండించాలన్నా (పభుత్యం 
నాయం స సుతథా? 

"పతి రైతుకూ ప్రభుత్వం ఎదో ఒక రకంగా 
నాయం చెస్తుంది. టొమాటో, వరగ, అండ, మెర 
ప, కరుబూజ ఎత్తనాలు రైతులకు సగం ధరకే ఇనా 
దు” 


“రమణా! మామిడితోట పెడితే ఎలాంటి సాయం 
ఉంటుంది?” 

“మామిడి తోటలు పెంచే రైతుకు రెండు ఎక 
రాల వరకు సబ్సిడి ఇసారు తోట కోతకు వచ్చేంత 
వరకు అయ్య ఖర్చులో సగం [పభుత్వం భరిస్తుం 
ది. డిఏ పద్ధతి తెలుసు కదా! దానికి అయ్యే ఖర్చులో 
కూడా (ప్రభుత్వం సగం భరిస్తుంది. 

“రమణా! నిజం చెబుతున్నాను. నిలాంటివాడు 
మన ఊరిలో ఉండాలి. నీ సలహాలు పాటిస్తే అందరూ 
బాగుపడతారు.. 

“అందుకే కదా అందరూ చదువుకోవాలి అని 
చెప్పేది. చిదివితే కొత్త సంగతులు తెలుసాయి. 
మనం చెసే పని ఏదయినా అందులో నాణ్యత 
పెరుగుతుంది.” 

మాటలాడుతూ నడవడం వల్ల ఇద్దరికి దూరం 
తెలీలేదు. 

రామాపురం పాలిమెరల్లోకి వచ్చేశారు. 

చిన్నతనంలో తనతో కలసి చదివిన వారి గురించి 
రమణ అడిగి తెలుసుకొన్నాడు. దాదాపు అందరూ 
అదే ఊరిలో ఉండిపోయారు. 


9 


స rel aE 
4s ఎ = పి 
శో. లో ళో 
- sidan న!) | SY న 
ల్‌ 


లొ 
డొ 

ay 
bi 





ఊరిలో అడుగు పెట్టెసరికి పొద్దు నడినెత్తిమీద 
ఉంది. 

రామసామి రమణను తన ఇంటిక పలుచుకొని 
వెళ్ళాడు. 

రమణ భోజనం చేసి కాస్సేపు పడుకొన్నాడు. 
లేచేసరికి పొద్దు పోతూ ఉంది. 

రామనాబు పది మందిని వెంట పట్టుకి వచ్చాడు. 

రమణ వచ్చాడని తెలిస అంతా చూడటానికి 
వచ్చారు. రమణ ఎంతో ఆనందించాడు. అంద 
రిని పేరు పేరునా పలకరించాడు. కొంతసేపు అది 
ఇదీ మాట్లాడిన తరువాత కొందరు వెళ్ళిపోయారు. 

చివరకు మిగిలింది నలుగురు మాత్రమె! ఆనలు 
గురూ చిన్నప్పుడు రమణతో కలసి చదివినవారు. 

ఎవరెవరు ఎం చెస్తున్నారో తెలుసుకోవాలని రమ 
ణకు ఆతంగా ఉంది. 

“అలో ఎవరికయినా పెళ్ళ అయిందా? రమణ 
మొదటి (పశ్న అడిగాడు. 

అందరూ సిగ్గుతో తలలు వంచుకొన్నారు. 

కాస్త ఎక్కువ చనువుగా ఉండే గోపి మొదటి 
స్‌ రర బబూూడు. 


11 


“నువ్వు ఏమీ అనుకోవద్దు రమణా! మేమంతా 
పెళ్ళి ౨సనుకొ న ముతతభు: ఎతు చెప్పాలనే అనుకొ 
న్నాము. కాని, నీ అడ్రసు ఎవరికీ తెలీలేదు అన్నా 
డు 

రమణకు అర్థం అయింది. అందరూ పెళ్ళి చేసు 
కొన్నారు. 

“ఎంత మంది పిల్లలు? చిరునవ్వు నవ్వుతూ 
గోపీని అడిగాడు. 

“నలుగురు సమాధానం ఇచ్చాడు గోపీ. 

రెండోమారు ఆశ్చర్యపోయాడు రమణ. 

“ఈ కాలంలో నలుగురు బల్లల్ని పంచి పద్ద 
చేయడం మాటలు కాదు. నువ్వు తప్పు చేశావేమో 
గోఏ! అడయినా మగయినా ఒకరే చాలు అంటోంది 
ప్రభుత్వం. నువ్వేమో నలుగురి వరకూ వెళ్ళావు. 

రంగయ్య అన్నాడు. వతు గ పొది తప్పేమి 
లెదు. వాళ్ళ నాయనమ్మ ముని మనమడు కావా 
అణ పోరు పెట్టంది. ఈనారి ఈసారి అనుకోనా సరికి 
నలుగురు ఆడపిల్లలు పుట్టుకొచ్చారు. 

సగ్గు పడుతూ గ్‌ నవ్వాడు. అందరూ తోడు 
కఠలివారు. 


“అయిందేదో అయింది. ఇప్పుడు నది పెద్ద 
కుటుంబం కదా! సంపాదన పెంచుకొనే మార్గం 
ఏదయినా చూసుకొన్నావా? రమణ. గోపీని అడి 
గాడు. 

“నీకు తెలియంది ఏముంది రమణా? మాకు ఆస్తి 
పాస్తులు ఎమున్నాయి? మా నాయన మాకు ఇచ్చిన 
ఆస్తి - కుండలు చేసేది నెర్పడమె! ఆయనకు 
ఇప్పుడు కాలు చేయీ ఆడదు. అన్ని పరత ఈ ర 
జరుగుతున్నాయి. నెను ఎడో తరగతి వరకూ ఇక్కడే 
చదివాను. తరువాత టవునుకు మూడేళ్ళు వెళ్ళా 
ను. పదే తరగతి పాసు కాలేదు. ఇంకేం చేసేది 
తెలీక మట్ట వా[తల తయారీలో పడిపోయాను. 
బురంతా బాగా చదువుకొని గవర్నమెంటు ఉద్యో 
గాలు చెస్తున్నారు. ముతత మట్ట బతుకులు బతు 
కుతూ ఉన్నాం." 

'అలా అనకు గోప...గవర్నమెంటు ఉద్యోగం 
చెయడం గొప్ప కాదు. ఒక రకంగా అది బానిస 
త్యమె! నకున్న స్వతంతం మాకు ఉంటుందా? 
అయినా నువ్వు చెసే పని మాతం తక్కువ 
అయిందా? మట్టి వాతలు తయారు చస అక్రఅ 


13 





సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు...తెలుసా?” 

“అందమైన డిజైన్లలో తయారయ్యే కుండీలు, 
అలంకరణ వాతలు ఎంత ధరయినా కొంటారు. 
విదెశాల వాళ్ళు కూడా మన మట్ట వాతలు దిగు 
మతి చేసుకొంటారు.” 

“నేనూ రకరకాల డిజైన్లలో మట్టి పాత్రలు చెయ్య 
గలను. నా తమ్ముడికి నాకన్నా ఎక్కువ నేరు 
ఉంది. మెమిద్దరం, ఒక చెల్లి, అమ్మ మొత్తం నలు 
గురూ కష్టపడినా బొటాబొటిగా సరిపోతుంది. అవ 
సరానికి ఉంటుంది కదా అని పది రూపాయలు 
పక్కన పెట్టాలన్నా కష్టం అవుతోంది. 

“మీరు తయారు చేసే వాటిని ఎవరు కొంటారు?” 

“ఈ ఊరివాళ్ళ! మూ నాయన శాఅలలి జక 
వాతకు ఎంత ఇచ్చెవారో ఇప్పుడూ అంతె ఇస్తు 
తారు. 

'టవునుకు తీసుకెళ్ళి అమ్మితే ఎమి? 

'ఆ పనీ చేస్తున్నాము. వారానికోమారు సంత 
రోజు కుండలు, మూకుళ్ళు, సళ్ళ తొట్టెలు, తిసి 
కళ్ళి అమ్ముతున్నాం.. 

'కొత డిజైన్లతో కుండీలు లాంటివి చేస్తే ఎక్కువ 


15 


రేటుకి అమ్ముడు పోతాయి కదా! 

“అలాంటివి చేయాలంటే మామూలు సారెకు 
మోటరు బిగించాలి. ఇంకా కొన్ని పనిముట్లు కొనా 
లి, ఎటన్నిటిక్‌ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. 
పదిశైులోి, ఇరవెవెలో అడిగితే అప్పు ఇచ్చేవాళ్ళు 
ఉన్నారు. వద్ద ఎక్కువ కట్టాలి. తీర్చే ధైర్యం లేక 
ఆగిపోయాను.” 

'చేతి వృత్తుల పనివాళ్ళ కోసం (పభుత్వం కొన్ని 
కోట్ల రూపాయలు ఖర్చు చెసోంది. ఆ సంగతి నికు 
తెలీదా?” 

తెల్లముఖం పెట్టాడు గ 

“జిల్లా కేంద్రంలో ఖాదీ, (గామీణ పర్మిశమల శాఖకు 
చెందిన ఆఫసు ఒకటి ఉంటుంది. అదయినా తెలు 
సా? 

“తెలీదు, అని నలుగురూ ముఖాలు అడ్డంగా 
తిప్పారు. రమణకు వాళ్ళ పరిస్థతి చూస జాలి 
sea 

'చేతి వృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళ 
అభివృద్ది కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు చెప 
ట్టింది. వారు తమ చెతి వృత్తులలో నైపుణ్యం సంపా 


16 


దించడానికి ప్రభుత్వం సహాయ పడుతుంది.” 

'కుమ్మరిపని చేతివృత్తి కిందికే లెక్కకు వస్తుందా?” 
గోపి అడిగాడు. 

“ఎందుకు రాదు? అదీ చేతిపనే కదా!...” 

“చీపుర తయారీ? 

"అది మాతం తక్కువ అయిందా? ఆ పని చెసే 
వాళ్ళు కొఠదరు ఇర జక -సరహారగో ఎర్చడితే 
(ప్రభుత్వం 64 వెల రూపాయలు అప్పుగా ఇస్తుం 
ది. సభ్యులుగా చే రవాళ్ళు కొంత పట్టుబడి కొట్టు 
కోవలసి వస్తుంది." 

“అప్పు ఇస్తే వడ్డీ కూడా వసూలు చేస్తారు కదా! 

"ఖాదీ పరిశమలకు ఇచ్చే అప్పులకు వడ్డి ఉండ 
దు. మిగిలిన వాటికి వద్ది ఉన్నా నూటికి సంవత్స 
రానికి నాలుగు రూపాయలు మాతమే!' 

అందరూ మాటలు కలుపుతున్నా నారాయణ 
మాతం బదఐ ఎప్పడం కదు. లద ఆలోచిసూ 
యతులు మాటలు ఎంటున్నాడు. 

రమణ ఆసంగతి గుర్తించాడు. 

“ఏం నారాయణా! నీ సంగతేమిటి? నువ్వు రెండో 
తరగతి లోనె బడి మానెశావు కదా? ఇప్పుడు తె 


17 








చేస్తున్నావు? 

“చదువు విలువ చిన్నప్పుడు నాకు తెలీలేదు. 
ఈ మధ్య అక్షర కేందదంలో చదువుకొన్నాను. తర 
తరాలుగా మా ఇంట్లో వాళ్ళు అటుకులు తయారు 
నర అమ్మి జీవిస్తున్నారు. న Ee మార్గం 
లేక ఆ వృత్తిలోనె సిరపడ్డాను. బాధగా అన్నాడు. 

రమణకు కొంచెం కోపం వచ్చింది. “మనం చేసే 
పని తక్కువ పని అని ఎవరూ అనుకోకూడదు. 
అటుకులు తయారు చెసే పని తక్కువ అని నువ్వు 
ఎందుకు అనుకొంటున్నావు? చిత్తు కాగితాలు ఎరి 
ఫ్యాక్టరీలకు అమ్మి లక్షలు సంపాదించె వాళ్ళు 
ఉన్నారు. వాటకన్నా న అటుకులు తక్కువ అయి 
పోయాయా? న దగర ఉన్న డబ్బుతో నువ్వు కొద్దిగా 
తయారు చేస్తున్నావు. ఇందులో ఎమొస్తుంది అను 
కొంటున్నావు. ఒక రకంగా ఇది నీ చేతగాని తనమే! 

“ఒక చిన్న పరిశమలాగా నువ్వు అటుకులు 
తయారి మొదలు పెట్టి చూడు. ని లాభం ఎన్నో 
రెట్లు పెరుగుతుంది. అయితె పరిిశమ స్తాయిలో 
అటుకుల తయారీ జరపాలంటే 1 లక్షా 20 వేల 
రూపాయలు పెట్టుబడి అవసరం. అంతా నువ్వె 


19 


పెట్టక్కరలెేదు. కొంతమంది కలిసి చెరి 40 వేల 
రూపాయలు పెడితే: [ప్రభుత్వం 80 వేలు అప్పు 
ఇస్తుంది. నికు ఎందులో అయితే నైపుణ్యం ఉందో 
దాన్ని అభివృద్ది ఇసుక నా మార్గాలు చూడాలి. కాని, 
ఇది తక్కువ పని అనుకొంటే ముందుకు ఎలా వెళ్ళ 
గలవు? 

నారాయణ కళ్ళు ఆశ్చర్యంతో తళతళ లాడాయి. 

“అటుకులు ఎన్ని తయారు చేసినా అమ్ముకో 
వడం సమస్య కాదు. రెండు మూడు టవున్లలో 
వాడుకలు పెట్టుకొంటే చాలు. అయినా ఇవన్నీ ఇంత 
వరకూ మాకు తెలీదు. ఎవరూ చెప్పలెదు. గవర్న 
మెంటును అప్పు అడిగే ముందు 40 వేలు జమ 
చేస్తే చాలా? 

“అటుకుల తయారీలో అనుభవం ఉన్నవాళ్ళు 
మాత్రమె ప. సతపుళలలో సంభ్యులుగా ఉండాలి. 
ఇందుకోసం మిరు 350 చదరపు అడుగుల స్ధలం 
కూడా బద్దం శా సుక తారు జక మారు జిల్లా కందా 
లలో ఉండే ఖాదీశాఖ ఆఫీసుకు వెళే పూర్తి వివ 
రాలు తెలుసాయి.. 

యతులు బుతుడు వాంకటనాబు నతు ఎప్వ్పుతూ 


20 


అతు కా. 


ees re, ల 





“అసలు ఎలాంటి పరిశమలకు ప్రభుత్వం సహాయం 
చేస్తుందో అన్ని ఒకమారు చెప్పు... అని రమణను 
అడిగాడు.” 

“వృత్తిపని ఏదయినా సరే ప్రభుత్వం నుండి ఆ 
పని చేసే వారికి సహాయం ఉంటుంది. నా దగ్గర 
ఖాదీ [గామిణ పరి(శమల కరప(తం ఒకటి ఉంది. 
అందులో ఎ పనికి ఎవరికి ఎంత మొత్తం అప్పుగా 
ఇస్తారు? మొత్తం పెట్టుబడి ఎంత అవుతంది? అనే 
వివరాలు ఉన్నాయి. చూడండి” అంటూ రమణ 
సూటుకేసులో వెదికి కొన్ని కాగితాలు ఇవతలికి 
తీశాడు. 

నలుగురు మతులూ ఆతురతగా కరప[తం వంక 
చూశారు. 

రమణ చిరునవ్వు నవ్వి “గోపీ! నువ్వు అందులో 
ఏముందో గట్టిగా చదువు. మిగిలిన వాళ్ళు వింటారు. 
అన్నాడు. 

గోప కరపతం చదవడం పూర్తిచేశాడు. అంత 
సపూ రమణ అందరి ముఖాలు చూసూ కూర్చు 
న్నాడు. 

గోపీ కాగితాలు మడిచి పక్కన పెడుతూ “ఒక్క 


22 


ఖాదీ [గామిణ పరి్మిశమ శాఖే ఇన్ని రకాలుగా (పజ 
లకు సహాయం అందిసోంది. బుగిలిన ప్రభుత్వ 
శాఖలు ఎన్నో ఉంటాయి కదా! అన్నాడు. 

రమణ చిరునవ్వు నవ్వుతూ “ఈ కరపతంలో 
ఉన్నవాటి కన్నా ఖాదీగామిణ పర్మిశమల శాఖ ఇంకా 
ఎక్కువ పనులు చేసోంది. అలాగే మిగిలిన (ప్రభుత్వ 
శాఖలు కూడా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా 
యి. మనం మొరటుగా గానుగెద్దుల్లాగా పోతూ ఉంటె 
మన బతుకులు బాగుపడవు. 

“మనలో ఆలోచన పెరగాలంటే చదువుకోవా 
లి. చదువు కొంటే అన్ని సంగతులూ తెలుసాయి. 
అన్నాడు. 

“రమణా ఒక సంవత్సరం తర్వాత నువ్వు మళ్ళీ 
ఈ ఊరికి రా! అప్పుడు మాలో మారు కనబడు 
తుంది. మేమంతా మా వృత్తుల్లోన నైపుణ్యం పెంచు 
కొంటాము. (ప్రభుత్వ సహాయం వాంది ఇప్పటికన్నా 
మెరుగ్గా జీవిసాము.. అన్నాడు Mr Woe 
తరుపునా. 

రమణ ఆనందంగా మిత్రులతో చెతులు కలు 
పుతూతన ఎళ్ళ శుభలేఖలు అందపెశాడు. 


23 


Lasertvpeset at UNIQUE (10110. 2/3 Old Rajinder Nagar. New Delhi - 60 
and printed al Shagun Olset. Mohammadpur. New Delhi - 29 


